Community 


అగ్గిపెట్టె 
చిన్నదా పెద్దదా ? 


Story 


మురిపెట్టి 


Author : Arvind Gupta 
Illustrator : Meenal Singh 
Translator: Radha MadhaviGokaraju 


Level 2 


ప్రేమ్ తన ఇంటి దగ్గరలో ఉన్న మున్సిపల్ 
స్కూల్ లో రెండవ తరగతి 
చదువుతున్నాడు . 


అతనిటీచర్ కి ఎప్పుడూ ఎదో ఒక కొత్త 
ఆలోచన పుట్టుకొస్తూనే ఉంటుంది . 


ఒకరోజుటీచర్ , ఒక ఖాళీఅగ్గిపెట్టెను 
తీసుకునిదాని నిండా వీలయినన్ని 
వస్తువులు నింపమని 
పిల్లలందరికీ 
చెప్పారు . 


" ఒక వారంలో , మీరు ఎన్ని రకాల 
వస్తువులు వీలయితే అన్ని రకాల 
వస్తువులతో ఆగిపెట్టెని నింపాలి . 
అందరికంటే ఎక్కువ రకాల వస్తువులు 
ఎవరి అగ్గిపెట్టెలో ఉంటే వాళ్లకివచ్చే 
వారం ఒక బహుమతి ఇస్తాను . " 


3 


) 


ప్రేమ్ కి ఆ ఆలోచనచాలా నచ్చింది . 


ఇంటికి వెళ్ళాక ఒక ఎరేజర్ , ఒక షార్పెనర్ 
అగ్గిపెట్టెలో పెట్టడానికి చూశాడు. 
కానీ ఆ 
రెండిటిలో ఏదో ఒక్కటే అగ్గిపెట్టెలో 
పట్టింది . 


అగ్గిపెట్టె 
చాలా చిన్నగా ఉంది . 


ప్రేమ్ తన హోంవర్క్ చేస్తున్నప్పుడు పెన్సిల్ ముక్కు విరిగిపోయింది . 

దాన్ని తీసి అగ్గిపెట్టెలో 
పెట్టాడు . 


కొంత సేపటి తర్వాత పెన్సిల్ చెక్కాడు .దాని నుండి వచ్చిన పలుచని చెక్కులని మళ్ళీ 
అగ్గిపెట్టెలో పెట్టాడు . 


ప్రేమ్ ఇప్పుడు చిన్న వస్తువులకోసం వెదకడం మొదలుపెట్టాడు. 


వాళ్ళమ్మ చేస్తున్న అటుకుల ఉప్మా కమ్మటి 
వాసన వచ్చింది . 


వంటగదిలోకి వెళ్ళి , ఒక చిన్న ఆవగింజ , 
ఒక జీలకర్ర విత్తనం, మిరపగింజ 
తీసుకున్నాడు . 


పంచదార పలుకు , బియ్యపు గింజ , 
మినపగింజ కూడా తీసుకున్నాడు . 


ఇంకా , మొక్కజొన్న, 

జొన్న, పెసర పప్పు 
ఇలా రక రకాల గింజలు , 
పప్పులు సేకరించాడు . 


మరుసటి రోజు , ఒక చిన్న రబ్బరు బ్యాండ్ , 
ఊలు ముక్క , వెంట్రుక ,దారపు ముక్క 
అగ్గిపెట్టెలో పెట్టాడు. 


ప్రేమ్ ఇప్పుడు చిన్న , చిన్న వస్తువులు 
బాగా సేకరిస్తున్నాడు . 
మరుసటి రోజు ఒక గులాబీ ముల్లు , 
ఒక పొద్దుతిరుగుడు రేక , 
ఒక చిన్న కొమ్మ , ఒక టీ ఆకు , ఒక చింత 
ఆకు ఇంకా . .. . 
ఒక చిన్నరాయి. 


TRTILITY 


Art 


RIES 


అగ్గిపెట్టెలో ఇంకొంచెం ఖాళీ ఉంది . 

ప్రేమ్ ఒక చిన్న కాగితం, ఒకపిన్, ఒక సూది , ఒక పూస, ఒక మేకు , 
ఒక చిన్న బటన్ అగ్గిపెట్టెలో పెట్టాడు. 
అగ్గిపెట్టెఇంకా నిండలేదు . 
వారంలోని చివరిరోజున నిమ్మ గింజ , ఒక గుమ్మడి గింజ 
పెట్టాడు. 


ఇప్పుడు అగ్గిపెట్టెనిండిపోయింది . ఇక పైన ఒక వస్తువు కూడా 
పట్టదు . 


క్లాసులో ప్రతి ఒక్కరూ తమ అగ్గిపెట్టెలో 
ఎన్ని వస్తువులున్నాయో 
లెక్కపెడుతున్నారు . 


కొంతమంది యాభై 
వస్తువులు , మరి కొంత 
మంది అయితే వంద వస్తువులుదాకా 
సేకరించారు . 


ఇక ఇప్పుడు ప్రేమ్ వంతు . ప్రేమ్ తన 
అగ్గిపెట్టెని గాలిలో కదిపాడు . 
కానీఏ చప్పుడూ లేదు . మరి అది పూర్తిగా 
నిండిందిగా ! 
ప్రేమ్ తన అగ్గిపెట్టెని తెరిచినప్పుడు 
అందరూ ఆశ్చర్యపోయారు . 


ప్రేమ్ తన అగ్గిపెట్టెలో నూట యాభై 
రకాల 
వస్తువులు పెట్టాడు ! 


అతను తెచ్చినన్ని ఎవరూ 
తీసుకురాలేదు . 
ఇంకేముంది , ప్రేమ్ ఒక కొత్త రంగు పెన్సిల్ 
బాక్స్ గెలుచుకున్నాడు ! 


చూశారా , ఒక అగ్గిపెట్టెలో ఎన్ని 
ఉన్నాయో ! 


ఇప్పుడు చెప్పండి , అగ్గిపెట్టెచిన్నదా , 
పెద్దదా ? 


11 


PRATHAM BOOKS 


stỞryweaver 


This book was made possible by Pratham Books StoryWeaver platform . Content under Creative 
Commons licenses can be downloaded , translated and can even be used to create new stories - 
provided you give appropriate credit , and indicate if changes were made. To know more about this , 
and the full terms of use and attribution , please visit the following link . 


Story Attribution : 
This story : 4983e3 033000 300° ? is translated by Radha Madhavi Gokaraju . The © for this translation lies with Radha Madhavi Gokaraju , 2017 . Some rights reserved . 
Released under CC BY 4 .0 license . Based on Original story : The Big , Big Matchbox , by Arvind Gupta . © Pratham Books , 2017 . Somerights reserved . Released 
under CC BY 4 .0 license . 
Illustration Attributions: 
Cover page : Schoolchildren with matchboxes, by Meenal Singh © Pratham Books , 2017 . Some rights reserved . Released under CC BY 4 . 0 license . Page 2 : Woman and 
children with matchbox , by Meenal Singh © Pratham Books , 2017 . Some rights reserved . Released under CC BY 4 . 0 license. Page 3 : Woman bends sideways, by 
Meenal Singh © Pratham Books, 2017 . Some rights reserved . Released under CC BY 4 .0 license. Page 4 : Boy sits at table with cat by Meenal Singh © Pratham Books , 
2017 . Some rights reserved . Released under CC BY 4 .0 license. Page 5 : Cat and pencil by Meenal Singh © Pratham Books, 2017 . Some rights reserved . Released 
under CC BY 4 .0 license . Page 6 : Boy smells food, by Meenal Singh © Pratham Books , 2017 . Some rights reserved . Released under CC BY 4 . 0 license . Page 7 : Houses , 
trees , roads, by Meenal Singh © Pratham Books , 2017 . Some rights reserved . Released under CC BY 4 . 0 license . Page 8 : Board pin , pair of hands , button by Meenal 
Singh © Pratham Books, 2017 . Some rights reserved . Released under CC BY 4 .0 license . Page 9 : Red and white matchbox by Meenal Singh © Pratham Books , 2017 . 
Some rights reserved . Released under CC BY 4 . 0 license . Page 10 : Open matchbox filled with things by Meenal Singh © Pratham Books , 2017 . Some rights reserved . 
Released under CC BY 4 .0 license . 


Disclaimer: https:/ /www .storyweaver .org . in /terms and conditions 


CO 


BY 


Some rights reserved . This book is CC -BY- 4 .0 licensed . You can copy ,modify , distribute 
and perform the work , even for commercial purposes, all without asking permission . 
For full terms of use and attribution , http : // creativecommons.org / licenses /by / 4 .0 / 


PRATHAM BOOKS 


stỞryweaver 


This book was made possible by Pratham Books StoryWeaver platform . Content under Creative 
Commons licenses can be downloaded , translated and can even be used to create new stories - 
provided you give appropriate credit , and indicate if changes were made. To know more about this , 
and the full terms of use and attribution , please visit the following link . 


Illustration Attributions: 
Page 11: Boy holds matchbox and pen stand by Meenal Singh © Pratham Books, 2017 . Some rights reserved . Released under CC BY 4 .0 license . 


Disclaimer: https:/ /www .storyweaver .org . in /terms and conditions 


O 


Some rights reserved . This book is CC -BY- 4 .0 licensed . You can copy ,modify , distribute 
and perform the work , even for commercial purposes, all without asking permission . 
For full terms of use and attribution , http : // creativecommons.org / licenses /by / 4 .0 / 


అగ్గిపెట్టె చిన్నదా పెద్దదా ? 
( Telugu ) 


ఒక అగ్గిపెట్టెలో మీరు ఎన్ని రకాల వస్తువులు పెట్టగలరు ? ఒకటి , రెండు , మూడు... . 

పోనీ 
పది ? మరి ప్రేమ్ ఎన్ని పెట్టాడో తెలుసా ? మీరీ కథ చదివితే అగ్గిపెట్టెఇంత పెద్దదా 
అనుకుంటారు . మరి చదవండి ! 


చదువు దశ 2: తెలిసిన పదాలను గుర్తుపట్టి , కొత్త పదాలను కొంత సహాయంతో తెలుసుకుని చదివే 
పిల్లలకు 


PRATHAM BOOKS 


störyweaver 


Pratham Books goes digital to weave a whole new chapter in the realm ofmultilingual children s stories. Knitting together children , authors , illustrators and 
publishers . Folding in teachers, and translators . To create a rich fabric of openly licensed multilingual stories for the children of India and the world . Our unique 
online platform, StoryWeaver, is a playground where children , parents, teachers and librarians can get creative . Come , start weaving today,and help us get a 
book in every child s hand ! 


